అథ ద్వాదశోంధాాయః 
తీర్ధములు - క్షేతములు 
సూత ఉవాచ | 


శృణుధ్వ మృషయః |పాజ్జా శివక్షేతం విముకిదమ్‌ | తదాగమాం 
స్తతో వక్షే$ లోకరక్షార్లమేవ హి || 1 


పంచశత్కోటి విస్తీర్ణా సశెల వన కాననా | శివాజ్ఞయా హి పృథివీ 
లోకం ధృత్వా చ తిష్టతి || 2 


తత తత శివక్షేతం తత్ర తత్ర నివాసినామ్‌ | మోక్షార్లం కృపయా 
దేవఃక్షేతం కల్పితవాన్‌ ప్రభుః || 3 


పరిగహాదృషీణాం చ దేవానాం చ పరిగహాత్‌ | స్వయం 
భూతాన్యథాన్వాని లోకరక్రార్లమేవ హి || 4 


సూతుడిట్లు పలికెను - 


ఓ ([పాజాలగు బుషులారా! నేను మోక్షము నిచ్చే శివక్షేతములను 
తదుపరి శివాగమమును మానవ కల్యాణము కొరకు ఏవరించదను 
వినుడు (1). ఏబై కోట్ల (యోజనమల) విస్తారము కలిగి, 
పర్వతములతో అడవులతో విలసిలే పృధివి శివుని యాజ్ఞచే 
పాణులను ధరించియున్నది. (2). జగన్నాథుడగు మహాదెవుడు 
వివిధ ప్రాంతములలో నివసించు జనుల మోక్షము కొరకై ఆయా 
స్థలములలో పుణ్యకేతములను నిర్మించెను (3). బుషులు 
నివసించుట వలన కొన్ని స్థలములు, దేవతలు అన్నుగహించుట 
వలన మరికొన్ని ఫలములు, స్వయం భూలింగముల ఆవిర్భావము 
వలన ఇంకొన్ని స్థలములు క్షేతములై, మానవులకు కల్యాణమును 
చేయుచున్నవి (4). 


తిర్దే క్షేతే సదా కార్యం స్నానదాన జపాదికమ్‌ | అన్యథా రోగ 
దారిదిర్యమూ కత్వా ద్యాప్నుయాన్నరః || 5 


అధాసిన్‌ భారతే వర్దె ప్రాప్పోతి మరణం నరః | స్వయం భూస్థాన 
వాసే న పునర్మానుష్య మాప్ప్నుయాత్‌ || 6 


క్షేతే పాపస్య కరణం దృఢం భవతి భూసురాః | పుణ్యక్షేతే నివాసే 
హి పాపమణ్వుపి నాచరేత || 7 


యేన కేనా ప్యుపాయేన పుణ్యక్షేతే వసేన్నరః | సింధోశృతనదీ తీరే 
సంతి క్షేతాణ్యనే కశః || 8 


పుణ్యక్షేతములోని తీరము నందు నిత్యము స్నాన, దాన, 
జపాదులను చేయవలెను. అట్లు చేయని మానవుడు రోగమును, 
దారిద్‌ర్వమును, మూగదనము మొదలుగు లోపములను పొందును 
(5). ఈ భరత ఖండములో స్వయం భూ లింగము గల క్షేతములో 
మరణించిన వ్యక్తికి పునర్తన్మ లేదు (6). ఓ బహ్మణులారా! 
పుణ్యక్షేతములో చేసిన పాపము అధికదోషము నిచ్చును. కావున 
పుణ్యక్షేతములో నివసించు వ్యక్తి లేశ#*మైననూ పాపమును 
చేయరాదు (7). మానవుడు ఏదో ఒక ఉపాయమును చేసి, 
పుణ్యక్షేతమునందు నివసించవలెను.సింధునది ఒడ్డున, 

శత దునది ఒద్రున అనేక పుణ్యకేతములు గలవు (8). 


సరస్వతీ నదీ పుణ్యా ప్రోక్తా షష్టిముఖా తథా | తత్తత్తీరే వసే 
తర్పాజ్ఞః క్రమాదృహ్మ పదం లభేత్‌ ||9 


హిమవధిరిజా గంగా పుణ్యా శతముఖా నదీ | తత్తిరే చైవ కాశ్యాది 
పుణ్యక్షేతా ణ్యనేకశః || 10 


త|త తీరం ప్రశస్తం హి మృగే మృగబృహస్పుతా | శోణ భో 
దశముఖః పుణ్యోఃభీష్ట ఫలప్రదః || 11 

తత స్నానో పవాసేన పదం వైనాయకం లభేత్‌ | చతుర్వింశముఖా 
పుణ్యా నర్మదా చ మహానదీ || 12 

అరువది ముఖములు (ధారలు) గల సరస్వతీ నది పవ్మితమైనది. 


వివేకి ఆయా నదీతిరముల యందు నివసించినచో, క్రమముగా 
[బహ్మలోకమును పొందును (9). పవితమగు గంగానది 


హిమవత్పర్వతము నుండి పుట్టినది. అది వంద ముఖములు గల 
నది దాని తీరము నందు కాశీ మొదలగు అనేక పుణ్యక్షేతములు 
గలవు (10). సూర్యుడు మృగరాశి యందుండగా అచట నివాసము 
పశస్తము. గురువు మృగరాశి యందుండగా శోణ భద్రానది కోరిన 
ఫలముల నిచ్చును. పవితమగు ఆ నదికి పది ముఖములు గలవు 
(11).అచట స్నానము చేసి, ఉపవాసమున్నచో, వినాయక పదము 
లభించును. నర్మద యను మహానది పవిితమైనది; ఇరువది 
నాలుగు ముఖములు గలది (12). 


తస్యాం స్నానేన వాసేన పదం వైష్టవమాప్ప్నుయాత్‌ | తమసా 
ద్వాదశముఖా రేవా దశముఖా నదీ || 13 


గోదావరీ మహా పుణ్యా (బహ్మ గోవధనాశినీ | ఏక వింశముఖా (ప్రోక్తా 
రుదలోక ప్రదాయినీ || 14 


కృష్ణవేణా పుణ్యనదీ సర్వపాపక్షయా వహా | సాష్టా దశముఖా (పోక్తా 
విష్ణులోక ప్రదాయినీ || 15 


తుంగభదా దశముఖా బహ్మలోక ప్రదాయినీ | నువర్గముఖరీ 
పుణ్యా వోక్తా నవముఖా తథా || 16 


త[తైవ సుపజాయంతే [బబహ్మలోక చ్యుతా స్తథా | సరస్వతీ చ 
పంపా చ కన్యా శ్వేతనద్‌ శుభా || 17 


ఏతాసాం తీరవాసేన ఇం[దలోక మవాప్ప్నుయాత్‌ | 


దాని తీరమునందు నివసించి దాని యందు స్నానము చేసినచో, 
విష్ణుపదము లభించును. తమసా నదికి పన్నెండు ముఖములు, 
రేవా నదికి పదిముఖములు గలవు (13). మహా పవితమగు 
గోదావరీ నది [బహ్మహతా గోహత్యా దోషములను పోగొట్టును. ఇరవై 
ఒక్క ముఖములు గల గోదావరి రుదపదమును ఇచ్చును (14). 
పవిితమగు కృష్ణవేణి సర్వపాపములను పోగొట్టును. పద్దెనిమిది 
ముఖములు గల కృష్ణవేణి విష్ణులోకము నొసంగును (15). 
పదిముఖములు గల తుంగభద బహ్మలోకము నిచ్చును. 
పవితమగు సువర్తముఖీ నదికి తొమ్మిది ముఖములు గలవు (16). 


[బహ్మలోకము నుండి చ్యుతులగు జీవులు సువర్ణముఖీ తీరము 
నందు జన్మింతురు. సరస్వతి నది, పంపా సరస్సు, స్వచ్చ 
జలములను కలిగి యుండి మంగళముల నిచ్చు కన్యానది (17). 
అనే నదుల తీరమున నివసించు వ్యక్తి ఇం[దలోకమును 
పొందును. 


సహ్వాదిజా మహా పుణ్యా కావేరీతి మహానదీ || 18 


సప్తవింశ ముఖాపోకా సర్వాభీష్ట ప్రదాయినీ | తత్తీరాః స్వరదాశ్చెవ 
బహ్మ విషు పదప్రదాః || 19 


నివలోక ప్రదాశ్తెవాస్తథాంభీష్ట ఫల ప్రదాః | నైమిషే బదరే 
స్నాయాన్మెషగే చ గురౌ రవా || 20 


[బహ్మలోక ప్రదం విద్యాత్తతఃపూజాదికం తథా | సింధునద్యాం తథా 
స్నానం సింహ కర్కటగే రవా || 21 


కేదారోదకపానం చ స్నానం చ జ్ఞానదం విదుః | 


సహ్య పర్వతము నుండి పుటిన కావేరి యను గొప్ప నది మిక్కిలి 
పవితమైనది (18). కోర్కెల నన్నిటినీ తీర్చే కావిరికి ఇరువది 
యేడు ముఖములు గలవని చెప్పుదురు. దాని తీరములు 
స్వరలోకమును, మరియు (బహ్మపదమును, విషుపదమును 
ఇచ్చును (19). కోరిన ఫలముల నిచ్చి, శివలోకమునిచ్చే 
శెవక్షేతములు కావేరీ తీరమున గలవు. గురువు, సూర్యుడు 
మేషరాశి యందున్నప్పుడు న్రైమిషము నందు, బదరి యందు 
స్నానము చెయవలను (20). అపుడు సలిపిన పూజాదుల వలన 
[బహ్మలోక ప్రాప్తి కలుగును. సూర్యుడు సింహరాశి యందు, 
కర్కాటక రాశి యందు ఉన్నప్పుడు సింధునదీ స్నానము (21), 
కేదారస్నానము, కేదారములోని జలమును త్రాగుట చేసినచో, 
జ్ఞానము కలుగును, 


గోదావర్యాం సింహమాసే స్నాయాతింహ బృహస్పుతా || 22 


గివలోకప్రదమితి శివేనోకం తథా పురా | యమునా శోణ 
యోస్సాయాద్వురౌ కన్యాగతే రవా || 23 


ధర్మలోకే దంతి లోకే మహాభోగప్రదం విదుః | కావేర్యాం తు తథా 
స్నాయాత్‌ తులాగే తు రవా గురౌ || 24 


విషోర్వచన మహాత్యాత)రాాభీష్ట ప్రదం విదుః | వృశ్చికే మాసి 
సంప్రాప్తే తథార్కే గురువృష్సికే || 25 


నర్శ్మదాయాం నదీస్నానా ద్విష్టులోక మవాప్ప్నుయాత్‌ | 


భాద్రపదమానములో గురువు సింహరాశిలో నుండగా గోదావరిలో 
(22) స్నానము చేసినచో, శివలోకము లభించునని పూర్వము 
నివుడు చెప్పినాడు. గురువు, రవి కన్యారాశి యందుండగా 
యమునా, శోణా నదులలో స్నానము చేసినచో (23), ధర్మలోకము 
నందు, వినాయకలోకము నందు మహాభోగములు లభించునని 
బుషులు చెప్పెదరు. రవి, గురువు తులారాశి యందుండగా, కావేరి 
యందు స్నానమాచరించినచో (24), విష్ణువు వచనము యొక్క, 
మహిమ వలన కోరికలన్నియు సిదించునని బుషులు చెప్పుదరు., 
మార్గశిర మాసము నందు రవి, గురువు వృశ్చిక రాశి యందుండగా 
(25), నర్మాదా నది యందు స్నానము చేసినచో, విష్ణులోకము 
అభించును. 


సువర్ణ ముఖరి స్నానం చాపగే చ గురౌ రవౌ || 26 


నివలోక (పదమితి [బహ్మణో వచనం యథా | మృగమాసి తథా 
స్నాయా జ్ఞాహ్నవ్యాాం మృగగే గురౌ || 27 


నివలోక ప్రదమితి [బహ్మణో వచనం యథా | (బహ్మ విష్ణోః పదే 
భుక్త్వా తదంతే జాన మాప్ప్నుయాత్‌ || 28 


గంగాయాం మాఘమాసే తు తథా కుంభగతే రవా | శాధంవా 
పిండదానం వా తిలోకదకమథాపి వా || 29 


వంశద్వయ పితూణాం చ కులకోట్యుదరం విదుః | కృష్లవేణ్యాం 
ప్రశంసంతి మీనగే చ గురౌ రవా || 3౩౦ 


గురువు, రవి ధనూరాశి యందుండగా సువర్ణముఖి యందు 
స్నానము చేసినచో (26), శివలోకము లభించునని 
[బహ్మచెప్పెను. మాఘమాసములో గురువు మకరరాశి యందుండగా 
గంగానది యందు స్నానము చేసినచో (27), శివలోకము 
లభించునని _బహ్మ చెప్పెను. మరియు, అట్టి మానవుడు 
[బహ్మలోక, విష్ణులోకములను కూడ అనుభవించి, తరువాత 
జ్ఞానమును పొందును (28). మాఘమాసములో రవి కుంభరాశి 
యందుండగా గంగలో శాద్ధము గాని, పిండదానమును గాని, 
తిలోదక సమర్పణమును గాని (29) చేసినచో, రెండు వంశముల 
పితరులు కోటి తరముల వరకు ఉదరింపబడుదురని బుషులు 
చెప్పెదరు. గురువు, రవి మీనరాశి యందుండగా కృష్ట్ణవేణిలో 
స్నానము [పశస్తమని బుషులు చాప్పదరు (30). 


తత్తత్తీరే చ తన్మాసి స్నానమింద పదప్రదమ్‌ | గంగాం వా 
సహ్యజాం వాపి సమానిత్య వసెదుధః || 31 


తత్కాల కృతపాపన్య క్షయో భవతి నిశ్సితమ్‌ | రుదలోక 
పదానేవ సంతి క్షేతాణ్యనేకశః || 32 


తా[|మపర్తీ వేగవతీ [బ్రహ్మలోక ఫలప్రదే | తయోస్తేరే హి సంతేవ 
క్షేతాణి స్వగ్గదాని చ || 33 


సంతి క్షేతాణి తన్మధే; పుణ్యదాని చ భూరిశః | తత తత వసన్‌ 
[పాజస్తాదృశం చ ఫలం లభేత్‌ || 34 


ఆయా తీర్గములలో ఆయా మాసములలో స్నానము చేసినచో, 
ఇం[దపదము లభించును. పండితుడు గంగా తీరమున గాని, 
కావేరీ తీరమున గాని నివసించవలెను (31). అట్లు చేసిన యెడల, 
ఆ కాలము నందు చేసిన పాపము నశించునుటలో సందియము 
లేదు. రుదలోకము నిచ్చు క్షేతము లనేకము గలవు (32). 
తామపర్దీ, వేగవతీ అను నదులు బహ్మలోకఫలము నిచ్చును. 
వాటి తీరము నందు స్వరము నిచ్చు క్షేతములు గలవు (33). ఆ 


రెండు నదుల మధ్యలో మహాపుణ్యము నిచ్చు క్షేత్రములు గలవు. 
వివేకి ఆయా క్షేతములలో నివసించి, ఆయా ఫలములను 
పొందును (34). 


సదాచారేణ సద్వ్యృత్త్యా సదా భావనయాపి చ | వసేధయాలు; 
పాజ్టో వైనాన్యథా తత్పులం లభేత్‌ || 35 


పుణ్యక్షే(తే కృతం పుణ్యం బహుధా బుది మిచ్చతి | పుణ్యక్షేతే 
కృతం పాపం మహదణ్వపి జాయతే || 36 


తత్కాలం బీవనార్త శృేత్పుణ్య న క్షయమేష్యతి | 
పుణ్యమైశ్వర్యదం [పాహుః కాయికం వాచికం తథా || 37 


మానసం చ తథా పాపం తాదృశం నాశ*శయీత్‌ ద్విజాః | 


మానవుడు సర్వకాలములలో సచ్చీలము, సత్‌ర్పువర్తన, నద్బావన, 
దయాగుణము గలవాడై, క్షేతములో నివసించవలెను. అట్లు 
గానిచో, ఆ ఫలము లభించదు (35). పుణ్యక్షేతములో చేసిన 
పుణ్యము అనేక రెట్లు వృద్ది పొందును. పుణ్యక్షేతములో చేసిన 
పాపము లేశమంతెననూ మహాపాపము అగును (36). పుణ్యక్షేత 
నివాసము వలన లభించ పుణఖ్యముచే పాపము వనువెంటనో 
నశించును. పుణ్యము ఐశ్వర్యము నిచ్చునని బుషులు చెప్పాదరు. 
ఓ ద్విజులారా! ఆ పుణ్యము శరీరముతో చేసిన, వాక్కుతో చేసిన 
మరియు (37) మనస్సుతో చేసిన పాపమును నశింపజేయును. 


మానసం వజలేపం తు కల్ప కల్పానుగం తథా || 38 


ధ్యానాదెవ హి తన్నశ్వేన్నాన్యథా నాశమృచుతి | వచికం 
జపజాలేన కాయికం కాయశోషణాత్‌ || 39 


దానాద్ర్దనకృతం నశ్యేన్నాన్యథా కల్పుకోటిభిః | క్వచిత్చాసేన పుణ్యం 
చ వుృదిపూర్వేణ నశ్యతి || 40 


బీజాంశ**శ్రెవ వృద్ద్యంశో భోగాంశః పుణ్యపాపయోః | జ్ఞాననాశో$ 
హి బీజాంశో వృద్దిరుకర ప్రకారతః || 41 


మనస్సుతో చేసిన పాపము వజలేపము వలె మనస్సును పట్టుకొని 
కల్పకలాాంతరముల వరకు వెంటాడును (38). అది ధ్యానము 
వలన మాతమే నశించును; మరో మార్గము లేదు. అధికమగు 
జపముచే వాచిక పాపము, శరీరమును కృశింపజేయు తపస్సుచే 
కాయిక పాపము (39), ధనముతో చేసిన పాపము దానము వలన 
నశించును. ఈపాపములు కోటి కల్పుముల తరువాత నైననూ 
నశించుటకు మరియొక మారము లేదు. ఒకప్పుడు అధికమగు 
పాపముచె పుణ్యము కూడ నశించును (40). పుణ్యపాపములు 
రెండింటికీ బీజాంశము, వృద్ద్యంశము, భోగాంశము అను మూడు 
భాగములుండును. పాపము యొక్క బీజాంశము జ్ఞానము చేతను, 
వృద్ర్ద్యంశము పైన చెప్పిన విధముగను నశించును (41). 


భోగాంశో భోగనాశ్వస్తు నాన్యథా పుణ్యకోటిభిః | బీజప్రరోహే న్నే తు 
శేషో భోగాయ కల్పతే || 42 


దేవానాం పూజయా దైవ (బహ్మణానాం చ దానతః | తపోధిక్యాచ్చు 
కాలేన భోగః సహ్య భ#*వేత్‌ నృణామ్‌ || 43 


తస్మాత్సాపమకృతెై్వవ వస్తవ్యం సుఖమిచ్చతా || 44 


ఇతి ధీ శివమహాపురాణ  విద్వేశ్వర సంహితాయాం 
దాాదశోకధాాయః (12). 


పాపము యొక్క భోగాంశము అనుభవించుట చేతనే 
నశించును;కోటి ప్రణ్యములను చేసినా నశించదు. పాపము యొక్క 
బీజాంశము నశించిన తరువాత, భోగాంశము మిగిలియుండును 
(42). దెవతల నారాధించుట చెత, బాహ్మణులకు దానము 
చేయుట చెత, చిరకాలము తపస్సును చేయుట చెత మానవులకు 
పాపము యొక్క భోగాంశము సహనీయమగును (43). కావున, 
సుఖమును కోరు మానవుడు పాపమును చేయకుండగనే 
బజీవంచవలను (44). 


శి శివ మహాపురాణములోని విద్వ్యేశ్వర సంహిత యందు పన్నెండవ 
అధ్యాయము ముగిసినది. 


